శ్రీమతే రామానుజాయ నమః 


శ్రీపరమహంస పరివ్రాజకాచార్యేత్యాది 
శ్రీ ఎవ్బార్‌ జీయర్‌స్వామి అనుగ్రహించిన 


శ్రీిఉడైయనర్‌ తిరునుజ్షనక్కట్టియమ్‌ 


( శ్రీరామానుజుల దివ్యమంగళ విగ్రహాన్ని వర్షించే గద్యం ) 
ఆంధ్రానువాదము 


అనువక్త 
శ్రీమూన్‌ డా॥ ఈ.ఏ, శింగరాచార్వులు 


న్యాయవేదాన్త విద్వాన్‌, 
ఆస్‌ శ్రీమాన్‌ ఈయుణ్ణి రంగాచార్యస్వామివారి 
87న తిరునక్షత్రోత్సవ జ్ఞాపిక 


ప్రకాశకులు : శ్రీకృష్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, నరసాపురం 


2011 


శ్రీఉదైయనర్‌ తిరుమళ్షునక్కట్టియమ్‌ - ఆంధ్రానువాదంతో 
అనువక్త - ఉ.వే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


అన్ని హక్కులు అనువాదకునివే. 


ప్రకాశనము : మార్చి, 2011 
ప్రతులు : 500 
వెల : రు. 10/- 


సందర్భము : ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్లి రంగాచార్యస్వామివారి 
తిరునక్షత్రోత్సవం 

ఆవిష్క్మరణము : 22-3-2011 

వేదిక : తెలగా కళ్యాణమండపము, నర్సాపురం 

ముఖచిత్రం : భగవద్రామానుజులు, శ్రీ పెరుంబూదూరు 


ఈ (గంథం “శ్రీకృష్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌”, నర్సాపురం 


వారు సమర్పించిన పవిత్రద్రవ్యంతో ముద్రింపబడినది 


ప్రతులకు : 
శ్రీకృష్ణభారిటబుల్‌ ట్రస్ట్‌, 4-1-17/3(2) 
కూనపరెడ్డివారి వీథి, నర్సాపురం. ఫోన్‌ : 9494480283 


అక్షరయోజనము : అన్నపూర్ణ గ్రాఫిక్స్‌, 58/4, ఆర్‌. ఎస్‌, గార్డెన్స్‌, తిరుపతి 


ముద్రణ : సి.యన్‌. ప్రింటర్స్‌, తిరుపతి 


అవతరణిక 


ఈ కట్టియమును అనుగ్రహించిన మహాత్ములు శ్రీశ్రీ శ్రీపరమహంస 
పరి(వ్రాజకాచార్యేత్యాది శ్రీపెరుమ్బూదూర్‌ ఎమ్ఫార్‌ జీయర్‌ స్వామివారు. వీరి 
వైభవవివరములన్నియు ఉ.వే. శ్రీమాన్‌ ఎస్‌. కృష్ణస్వామిఅయ్యంగార్‌ స్వామివారు 
(శ్రీసుదర్భన ప త్రికాసంపాదకులు, పుత్తూర్‌ అగ్రహారము, తిరుచ్చి) తమ శ్రీసూక్తిమాలా 
ప్రచురణలలో 24వ (గంథముగా ముద్రించిన “శ్రీనచన భూషణ వ్యాఖ్యానజ్ల్ఞల్‌' అను 
గ్రంథము ప్రారంభములో వాగమృతవర్శి ఉ.వే. శ్రీమాన్‌ వేళ్విక్కుడి వరదాచార్య 
స్వామివారు అనుగ్రహించిన “ఎమ్సార్‌ జీయర్‌ వైభవము” అనుశీర్షికనుండి 
కృతజ్ఞతాపూర్వకముగ (గ్రహింపబడినవి. 

“కట్టియమ్‌” అనుద్రావిడ పదమునకు (ప్రభువులు మొదలగువారి కీర్తిని పొగడు 
వాక్యజాలమను అర్థము నిఘుంటువులలో కన్సడుచున్నది. ఇట్టి కట్టియములను 
శ్రీపరాశరభట్టరువారు నమ్మెరుమాళ్‌ విషయమున అను(గ్రహించిరనుట సుప్రసిద్దము. 
యతిరాజులగు భగవద్రామానుజుల దివ్యమంగళరూపమును వర్లించు గద్యరూప 
ప్రకృత ప్రబంధమునకు ఈపేరు మిక్కిలి అన్వర్థము కదా ! ఇందు శ్రీపెరుమ్బూదూర్‌ 
లోని భగవద్రామానుజుల అర్బామూర్తియొక్క అభిషేకసమయము లోని సౌందర్యము 
పాదముల మొదలు శిఖాపర్యంతము వర్షింపబడినది. “దేవా శృరణతో వర్గ్యాఃి అను 
ఆలంకారిక సమయమునుబట్టి ఈ పాదాది కేశాంతవర్లన చేయబడినది. ఈ 
కట్టియములన్నియు ఆయా దేవతలను వర్షించు శ్లోకముతో (ప్రారంభింపబడి పిమ్మట 
రచింపబడు గద్యమంతయు ఆ శ్షోకమునకు వివరణరూపముగా కన్పించుచున్నది. 
ఈకట్టియములోని మొదటిశ్లోకము కూరేశులు శ్రీరామానుజుల విషయమున 
అనుగ్రహించిన ముక్తకము కాగా, పిమ్మట గల చూర్షికలన్నియు దానికి వివరణ 
రూపములుగా నున్నవి. ఇది భగవ(దామానుజ అవతారోత్సవ దినములలో 
శ్రీ పెరుమ్బూదూర్‌లోనేకాక, అస్మద్వంశములో అవతరించిన శ్రీరామానుజాచార్యుల 
వారను మహనీయులచే వారి శిష్యరత్న మగు శ్రీపుప్పాల రమణప్పనాయుడు గారి 
ద్వారా సుమారు 130నం॥లకు ముందు నరసాపురము (ప.గో.జిల్లా) లో 
నిర్మింపచేయబడినది, ప్రాతఃస్మరణీయకీర్తివైభవులు, విద్వన్మూర్దన్యులు, అస్మత్‌ 
మాతృపితామహపాదులు అగు శ్రీమాన్‌ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామి వారు, 
ఉభయవేదాంత మహావిద్వాన్‌, అస్మత్‌పితామహపాదులు శ్రీమాన్‌ ఈయుణ్జి 
శేషశింగరాచార్యస్వామివారు, తమ జీవితమును సమస్తమును అచటి ఆలయసేవకే 
వినియోగించిన మహనీయులు ఉ.వే. శ్రీమాన్‌ నడాదూరు వేంకటవరదకృష్ణమాచార్య 
స్వామివారు, అస్మత్‌ పితృపాదులు, ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్ణి రంగాచార్య స్వామివారు 
మొదలగు మహనీయులచే అభిమానింపబడుచు, అభినవ భూతపురిగా ప్రసిద్దినొంది 
నదియు అగు ఎమ్బెరుమానార్‌ స్వామివారి కోవెలలో కూడ ప్రతి సంవత్సరము 
అవతారోత్సవములలో జరుగు తిరుమషజ్టన సమయమున అనుసంధింప బడుచున్నది. 


ఈ కట్టియము “శ్రీఉదడైయనర్‌ వడివ టికిల్‌ అడియార్‌కళ్‌ ఈడుపాడు” అను పేరుతో 
కూడ ప్రసిద్దము. ఇందు పలు దివ్యసూరులు, ఆచార్యులు భగవానుని దివ్యరూపము 
విషయమున అను[గ్రహించిన సూక్తులు శబ్దతః, అర్థతః భగవ(దామా నుజుల 
విషయమున అనుసంధింపబడినవి. ఆ సంవాదములను, వాని ఆకరములను, 
పాఠాంతరములను తెలిసినంతవరకు చూపితిని. ఈ కట్టియమును రచించిన 
ఎమ్బార్‌జీయర్‌స్వామివారిచే (ప్రణీతమైన శ్రీరామానుజాష్ట్రపదీ స్తోత్రములోని పలు 
సూక్తులతో ఇందలి ప్రయోగములకు సామ్యములును కలవు. దాసుడు ఎటిగిన 
విధమున అనువాదముకొణుకు యత్నించితిని. ఈ ప్రయత్నమున ఎంతమాత్రము 
సఫలీకృతుడనైతినో విజ్ఞులే నిర్ణయింతురు. 

ఈ కట్టియము ఆంధ్రానువాదముతో పాటుగా 2002 వ సంవత్సరంలో 
భగవద్రామానుజులవారి తిరునక్షత్రోత్సవ సందర్భంలో ఉవే. శ్రీమాన్‌ యస్‌.వి. 
రంగరామానుజాచార్య స్వామివారి (ప్రోత్సాహంతో వారి పితృపాదులైన ఉ.వే. శ్రీమాన్‌ 
సముద్రాల లక్ష్మణాచార్య స్వామివారి స్మారకంగా ఉ.వే. శ్రీమాన్‌ కె.యస్‌. రామానుజా 
చార్య స్వామివారి సమ్మానోత్సవంలో ముద్రింపబడింది. మళ్ళీ ఇపుడు ఈ ఏడు 
పితృచరణులైన ఉ.వే. శ్రీమాన్‌ రంగాచార్య స్వామివారి 87వ తిరునక్షత్రోత్సవ 
సందర్భంగా నరసాపురంలోని తెలగా కల్యాణమండపంలో అత్యంత వైభవంగా మూడు 
రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో ఈ గ్రంథం ఆవిష్కరింపబడడం జగదాచార్యులైన 
భగవద్రామానుజుల ముఖోల్లాసానికి తప్పక కారణం కాగలదనడంలో సందేహం లేదు. 
సాహిత్య రసికులు, సహృదయులైన ప్రపన్నులంతా ఈ గ్రంథాన్ని, దీని అనువాదాన్ని 
స్వీకరిస్తారని నమ్ముతున్నాను. ఈ గ్రంథాన్ని ముద్రించడానికి తగిన ఆర్థిక సహాయాన్ని 
అందచేసిన శ్రీకృష్ణఛారిటబుల్‌ (ట్రస్ట్‌, నరసాపురం అభినందించతగినది. ఇప్పటికే 
ఈ సంస్థ ద్వారా పూర్వదినచర్యా, ఉత్తరదినచర్యా వ్యాఖ్యానం, శ్రీరామానుజ స్తుతి 
మణిమాల, కూరేశపంచాశత్‌ వ్యాఖ్యానమ్‌, నిగమనపడి ఆంధ్రానువాదము, అలర్‌మేల్‌ 
మంగై ప్రపత్తి, మంగళాశాసన వ్యాఖ్యానం ముద్రింపబడ్డాయి. భవిష్యత్తులో ఈవిధంగానే 
మరిన్ని స్మడ్గంథాలు ఈసంస్థద్యారా శ్రీరామానుజుల కృపా కటాక్షం వల్ల ముద్రింప 
బడాలని మంగళాశాసనములను చేస్తున్నాను. స్వస్తి. 

యతివరనుప్రానగద్ధాం న్వాద్ధుం శ్రీ ఛంగరార్పూ దాసోల యమ్‌ / 

ఆంధీకురుతో (వేల్తౌ బిదుషాం స్తాబార్భుభన్ధుకారుణ్వాల్‌ // 


అభిననభూతపుర్మనీయ/ కరుణాళాలిన్‌" కటాకయు యతీళ / 
అభి షేకగద్భనూంధ్రానునూదితం భక్తనీయూనమ్‌ 4 
ఇట్టు 
తిరుపతి భాగవతవిధేయుడు 
8-12-2002 ఈ.ఏ. శింగరాచార్యులు 


శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్య 
శ్రి శ్రీశ్రీ పెరుమ్ఫూదూర్‌ 


ఎమ్మార్‌ జీయర్‌ స్వామి వైభవము 


శ్రీవాధూల రనూప్రవాళరుచిరస్రక్‌సైన్యనాథాంశజ- 
శ్రీగుర్విం ద్రమహార్యలబ్దనిజసత్‌సత్తం (శ్రితాభీష్టదమ్‌ । 
శ్రీరామానుజముఖ్యదేశికలసత్‌ కైంకర్యసంస్థాపకం 
శ్రీమద్వేంకటలక్ష్మణార్యయ మినం తం సద్గురుం భావయే ॥ 


శ్రీవైష్ణవదివ్యక్షేత్రములు 108లో నడునాట్టుత్తిరుపతులు (మధ్యదేశక్షేత్రములు) 
రెండిటిలో ఒకటియు, నాలాయిరదివ్యప్రబంధమునకు జన్మస్థానమును అగు 
“తిరుక్కోవలూరు” (శ్రీగోపాలపురము) అను దివ్యదేశమునకు తూర్పు దిశలో 
“కప్పియామూర్‌” అను గ్రాముముండెడిది. అందు నివసించు శ్రీవత్సకులతిలకులైన 
శ్రీమాన్‌ రాఘవాచార్యస్వామి, పతివ్రతాశిరోమణి యగు జానకీదేవి అను పుణ్య 
దంపతులకు కలియుగాది 4935వ సంవత్సరము (ప్రభవాది జయనామ సంవత్సరము) 
నకు సరియగు క్రీ.శ.1834 సం॥న (శ్రావణమాసము (ఆవణిమాసము) రోహిణీ 
నక్షత్రములో ఒక కుమారరత్నము కల్లెను. వీరే తరువాతి కాలమున “ఎన్నూర్‌ జీయర్‌” 
స్వామిగా (ప్రసిద్ది చెందిరి. తల్లిదండ్రులు వీరికి పెట్టిన పేరు. - “కృష్ణన్‌” 
(కృష్ణమాచార్యులు) శ్రీకృష్ణుడు అవతరించిన శ్రీజయంతినాడు ఈమహ నీయులు 
అవతరించుటచే వీరికి ఇట్టి పేరు పెట్టబడినది కాబోలు! యథా శాస్త్రము జాతకర్మ 
నామకరణ - ఉపనయనాది సంస్కారములను సకాలమున పొందిన వీరు బాల్యము 
నుండియే అనన్యసామాన్యమైన మేథావిలాసమును, “బాల్యాత్‌ ప్రభృతి సుస్నిగ్గః” 
అను రీతిలో భక్తిని, వైరాగ్యసంపదను కల్గియుండి, చూచువారికి ఆశ్చర్యమును 
కల్గించుచుండిరి. అన్యబాలకులవలె బయటివారితో ఆడుకొనక, ఇంటిలో ఎల్లప్పుడు 
భగవద్వి[గ్రహములతోనే ఆటలాడుకొను చుండిరి. ఇట్టు ఒకనాడు వారు ఆడుకొను 
నపుడు శ్రీవేంకటేశ్వరుని విగ్రహము తప్ప మిగిలిన విగ్రహములన్నియు చిత్రముగా 
మాయమయ్యెను. క్రమముగా కృష్ణమాచార్యుల వారు తర్కవ్యాకరణ పూర్వమీమాంసా 
వేదాంతాది సకల శాస్తములందు పరిపూర్ణపాండిత్యమును గడించిరి. ప్రాప్తయౌవనులైన 


వీరికి తండ్రిగారు వివాహము చేయసమకట్టి, తమ బంధువులలో ఒక కన్యనుగూర్చి 
విచారింప సాగిరి. అల్ఫాస్థిరములైన లౌకిక భోగములు శిష్టగర్హిత ములు, స్వరూప 
విరుద్దములు, పరమ(ప్రాప్య ప్రతిబంధకములని గుర్తించిన వీరు ఆప్రయత్న మును 
విరమింపుడని తండడ్రిగారిని ప్రార్థించి, తమ హృదయమును వ్యక్తీక రించిరి. 
శ్రీరాఘవాచార్యులవారు పుత్రుని ఆ వైరాగ్యమును చూచి ఆశ్చర్యపడి, అతడు 
కారణజన్ముడేనని నిశ్చయించుకొని తమ ప్రయత్నమును మానిరి. 


అనంతరము చోళసింహపురములో చండమారుతం దొడ్డయాచార్య స్వామి 
వారి వంశమున జన్మించిన వారు, వాధూలకుల తిలకులును అగు ఉవే. శ్రీమాన్‌ 
కోయిల్‌ కందాడైరంగాచార్యస్వామి వారను మహాత్ములు దివ్యదేశయాత్రాసందర్భముగా 
కప్పియామూర్‌కు రాగా, కృష్ణమాచార్యులవారు వారిని ఆశ్రయించి, పంచసంస్కారము 
లను పొందిరి. అపుడు రంగాచార్య స్వామివారు తమ ఆరాధనలోని శ్రీవేంకటేశ్వరుని 
అర్బామూర్తిని తమశిష్యులగు కృష్ణమాచార్యులవారికి ప్రసాదించిరి. బాల్యమున తాము 
ఆడుకొను విగ్రహము లలో శ్రీవేంకటేశ్వరుని అర్బామూర్తి ఒక్కటి మాత్రము తమవద్ద 
మిగిలి యుండుటలోని పరమార్థమిది కదా! అని కృష్ణమాచార్యుల వారు అపుడు 
తలచిరి. పిమ్మట కొంతకాలము తిరునాజ్లూర్‌ అను దివ్యదేశములో తమకు సబ్రహ్మ 
చారులగు శ్రీమాన్‌ రంగస్వామి అయ్యంగార్‌తో కలసి ప్రతివాది భయంకరం 
రంగాచార్యులవారి ఇంటిలో ఉండి, శాస్త్రచర్చలను చేసిరి. ఆచార్య నియమనముపై 
అనంతరము యాత్రకై బయలుదేరి, శ్రీపెరుంబూదూరు చేరి, భగవద్రామానుజుల 
సన్నిధికి ఎదురుగా ఒకమూలనిలచి, ఆ అర్బామూర్తిని అత్యంతము అభినివేశముతో 
అయిదు దినములపాటు సేవించిరట. ఆజవ దినమున అచటి అర్బకులలో ఒకరు 
అగు శ్రీరాఘవభట్టర్‌ కృష్ణమా చార్యులవారిని గమనించి, ఆశ్చర్యపడి, “వీరు 
నిత్యసూరులలో ఒకరై యుందురా ఏమి?” అని తలచి, వారిని ఆలయములోనికి 
తీసికొనిపోయి, భగవద్రామా నుజుల దివ్యరూపమును సాక్షాత్కరింప చేసిరి. ఆనాడు 
భగవద్యా మునుల అవతారోత్సవదివసమగుటచే శ్రీయామునుల - శ్రీరామానుజుల 
అర్బామూర్తులు కలని వేంచేని యుండిరి. “ఇట్లు అనుగ్రహించుట ఇట్టి 
అపూర్వసన్నివేశమును వీరి అవతారకాలమున సేవింపని కొజుత తీర్చుటకొజకా? లేక, 
నన్ను భాగవత పరతంత్రునిగా చేయుటకా?” అని వితర్కించుకొనుచు ఆర్షచిత్తులై, 
ఆ అర్బామూర్తులను దర్శించి, కృతార్థులయ్యిరి. పిమ్మట చోళసింహపురమును చేరి, 
ఆచార్యుల ఆజ్ఞపై తమవద్దకు వచ్చినవారికి తత్యోపదేశములను చేయు చుండిరి. 


ఇట్టుండ, వీరి అతిలోకసౌందర్యమును, గుణములను, పాండిత్యమును చూచి, 
అచటి పండితులలో ఒకరు తమ కుమార్తెనిచ్చి వివాహము చేయ ప్రయత్నించిరి. 
కాని, కృష్ణమాచార్యులవారు అందులకు తిరస్కరించిరి. ఆనాటి రాత్రిలో వీరికి 
భగవద్రామానుజులు స్వప్నమున సాక్షాత్కరించుటయే గాక, వేజొక నాడు రాత్రిలో 
ఆదిశేషుల వణావళి[కింద వేంచేసియున్న శ్రీమణవాళ మహామునులును 
దర్శనమిచ్చిరట. అప్పటినుండి వీరికి వైరాగ్య సంపద వేయి రెట్టుగా వృద్దినొందెను. 
పిమ్మట శ్రీపెరుంబూదూరు చేరి, భగవద్రామానుజులను సేవించి, “హే గోదాగ్రజ! 
హూ కృసాజలనిధే ! మూ శ్రీనిధి! శ్రీగురో! హే యోగీశ్వర!, హే కురంగనగరీ 
పూర్ణాశ్రితాంఘ్రిద్వయ !, హేరామానుజ! హే జగత్రయగురో! హే పుండరీకాక్ష! నూం, 
హేరామ ప్రియనాథ! పాలయ పరం జానామి న త్వాం నినా” ఇత్యాదిగా స్తుతించిరి. 


ఆ పిమ్మట తిరుమలను చేరి, అచట కొంతకాలము భగవత్సేవలో కాలము 
గడపిరి. అపుడు ఎమార్‌ (గోవిందభట్టర్‌ వీరికి కలలో కన్పించి, “కృష్ణమాచార్యా! 
భగవానుని శేషవ(స్తమగు ఒక చక్కని శాలువను గైకొని నా జన్మస్థలమగు మధురమంగ 
లక్షేత్రమునకు రండు” అని ఆజ్ఞాపించిరి. తమకు కల్గిన కలనుగూర్చి శ్రీ తిరుమల 
పెద్దజీయర్‌ స్వామివారికి కృష్ణమాచార్యులవారు తెలిపిరి. వారును తమకును అట్టి 
కలయే వచ్చినట్టు సాశ్చర్యముగా పల్కి, శ్రీనివాసుని శేషవస్తమును వారికి ఇచ్చిరి. 
కృష్ణమాచార్యులవారు మధురమంగలమును చేరి, ఆ వ(స్తమును ఎవ్బార్‌ అర్భామూర్తికి 
సమర్పించిరి. వీరి ప్రభావము వలన అచట ఒక బాలకుని పట్టి వేధించు బ్రహ్మరక్షస్సు 
పాజిపోవుటచే, ఆ బాలకుని తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి, కృష్ణమాచార్యులవారి 
ఆదేశాను సారము ఆచార్యకైంకర్యముగా మధురమంగలములోని ఎమ్బార్‌ అర్బామూర్తి 
కోవెలను పునరుద్ధరించి, మండప(ప్రాకారములను నిర్మించిరి. కృష్ణమాచార్యుల వారు 
ఎమ్బార్‌ ఆరాధనకు ఉపయోగించు తీర్ణములో విశేషముగా పరిమళ (ద్రవ్యములను 
చేర్చి, సిద్దముచేయు కైంకర్యమును చేయుటచే వారికి “పరినుళ కృష్ణమాచార్యు”లను 
పేరు కల్గెనట. ఎమ్ఫార్‌ సన్నిధి కైంకర్యము అట్లే చిరకాలము నిర్వహింపబడుటకు 
జీయర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగోరి, అందులకు తగిన వ్యక్తికొటుకు అన్వేషించిరి. 
కాని తగిన వ్యక్తి దొరుకక పోవుటచే తామే సన్న్యసింప నిశ్చయించుకొని, ఆ 
అభిప్రాయమును తిరుమల పెద్దజీయర్‌ స్వామివారికి నివేదించి, వారిద్వారా 
శ్రీవేంకటేశ్వరుని అనుమతిని పొంది, జీయర్‌ అయ్యిరి. అప్పటినుండి వీరికి 
“తిరువేంకట రామానుజజీయర్‌” అను పేరు కల్గినది. మథురమంగల క్షేత్రములోని 


ఎమార్‌ సన్నిధికైంకర్యముకొణకు పాటుపడిన వీరు పిమ్మట “ఎవ్చూర్‌ జీయర్‌ గా 
ప్రసిద్దిగాంచిరి. తరువాత తిరునారాయణ పురము (మేల్కోటై) కు వెడలి, అచట 
కోయిల్‌ కన్టాడై దొడ్డయాచార్యస్వామి వారి సన్నిధిలో శ్రీభాష్య కాలక్షేపమును చేసిరి. 
ఎమ్బార్‌జీయర్‌స్వామి వైభవమును చూచి వారి ఆచార్యులగు దొడ్డయాచార్యుల వారే 
వారికి తనియన్‌ అను(గ్గ హించిరట. తదనంతరము శ్రీపెరుమ్పూదూర్‌ చేరి, 
భగవద్రామానుజుల సేవలో చిరకాలము గడపిరి. శ్రీమన్నాథమునులు అవతరించిన 
వీరనారాయణ పురమునుండి శ్రీపెరుంబూదూర్‌కు వేంచేసిన శేషాద్రి అయ్యంగార్‌ 
అను ధార్మికులు ఎమ్ఫార్‌జీయర్‌ జ్ఞాన వైరాగ్యవైభవమును దర్శించి, ఆశ్చర్యపడి, 
వారికి భగవద్రామానుజుల దివ్యాలయమునకు దక్షిణవీథిలో ఒక మఠమును నిర్మించిరి. 
గోవింద భట్టర్‌ వైభవమువలె, వీరి వైభవము సర్వమును ఆచార్యాధీనము. కావున 
ఎమ్బార్‌ జీయర్‌ అను పేరు వీరికి సార్థకము. 


శ్రీపెరుంబూదూర్‌లో ఉత్సవ సమయములందు శ్రీరామానుజులను గజగతి, 
సింహగతి మొదలగు రీతులలో వేంచేపు చేయుట, తిరుమజ్జన సమయములలో 
కట్టియమును అనుసంధించుట, ఉత్సవకాలములో అవతార మండపములో 
నెలకొనియున్న 74మంది సింహాసనాధిపతులకు శఠారి సమర్పించుట, ఏకాంత సేవలో 
కట్టియము విన్నపించుట, ఎచ్చరికలు పఠించుట- ఇత్యాది పలు కైంకర్యములను 
ఎమ్బార్‌ జీయర్‌స్వామి నిర్వహించుచుండిరి. శ్రీరంగములోని శ్రీరంగనాథుని సిరిని 
శ్రీభగవ(ద్రామానుజులు తీర్చిదిద్దినట్లే, శ్రీ పెరుంబూదూర్‌లోని శ్రీరామానుజుల సిరిని 
వీరు తీర్చిదిద్దిరి. వీరు చేసిన మహత్కార్యములలో కొన్ని - 1. ఊర్హ్వపుం[డ్రవిషయమున 
సిద్దాంతముచేయుట, 2. భగవానుని లలాటమున అలంకరించు ఊర్ష్యపుం(డ్రమును 
గూర్చిన విచారము, 3. “శెత్తత్తిన్‌ నయిీఖ్రీల్‌ శిణుకుట్టి”” అను వాక్యమును గూర్చిన 
విచారము, 4. “అన్థు శరాశరజ్ఞశై వైకున్లత్తే[్రగ” అను వాక్యార్థవిచారము, 5. ఉడైయవర్‌ 
తిరుమజ్జునక్కట్టియము, 6. శ్రీవచనభూషణం- శ్రీభాష్యముల ఐకకంఠ్యము, 7. పురాణ 
మార్గదీపికారచనము, 8. గర్భసమాశ్రయణవిచారము, 9. ఆచార్యాభి మానమే ఉత్తారక 
మనుటను విచారించుట, 10. మద్రాన్‌ నగరమున “సత్య సమాజము” అను సభను 
స్థాపించుట, 11. శ్రీపెరుంబూదూర్‌లో “గోదా విలాసమ్‌” అను నందనవనమును 
నిర్మించుట, 12. శ్రీపెరుంబూదూర్‌లో వనభోజనోత్సవమును ఏర్పాటుచేయుట 
మొదలగునవి. ఇంకను వీరి కృతులు అనేకములున్నట్టు తోచుచున్నది. సుమారు 
60 సం॥లకు పూర్వము ఆనంద(పైస్‌ (మద్రాస్‌) వారు ముద్రించిన స్తోత్రార్లవము 


మూడవ భాగములో కన్సించు రామానుజాష్ట్రపదీ స్తోత్రము, భగవద్రామానుజ 
దివ్యావతారవర్లనము అను కృతులు వీరివే. రామానుజాష్టపది జయదేవుని అష్టపదుల 
శైలిలో రచింపబడి వానిని కూడ మరపింపచేయునట్టిది. ఇవియే కాక చెన్నై నగరములో 
గల గవర్నమెంటు తాళపత్ర[గ్రంథాలయములో లభించు “సద్దర్భన సుదర్భనమ్‌” అను 
చంపూ(గ్రంథము వీరి రచనగా కన్పించుచున్నది. ఇది ఇంకను ముద్రింప బడలేదు. 
విశృగుణాదర్భ చంపూరీతిలో సాగిన ఈ రచన సంప్రదాయవిషయ విమర్శనాత్మక 
గ్రంథముగా తోచుచున్నది. ఆనందాడ్రైస్సువారు ముద్రించిన స్తోత్రార్లవములో 
శ్రీరామానుజాష్టపది స్తోత్రకర్త పేరు శ్రీవాసదాస అని కలదు. ఈ నామము బహుశః 
తిరువేంకట రామానుజజీయర్‌ అను పేరుయొక్క సంస్కృతీకరణము కావచ్చును. 
పరపక్ష (ప్రతిక్షేపణమును, విశిష్టాద్వైతసిద్దాంత ప్రవర్తనమును అవిచ్చిన్నముగా సాగించిన 
ఈ మహానుభావులు కలియుగాది 4984 సం.స. అనగా, (క్రీ.శ. 1883వ సం.న. 
చిత్రభాను సంవత్సరము పుష్య మాసమున (తైనెల) కృష్ణచతుర్దశి (త్రయోదశి అని 
కొందణు అందురు) తిథిలో ఆచార్యుల సన్నిధిని చేరిరి. 


్రీమన్భువోర్చ్దుకదుణాలబ్రనిజ్ఞాననంవదే / 
శ్రీశెలలక్ష్రుణార్వాయ మునయే నిత్తానుంగలమ్‌ ॥ 


10 


క 


స 


1. రామానుజాష్టపది 
3. ఉడైయవర్‌ వాగ్రీత్తిరునామమ్‌ 
5. ఉప. ర. -24 


శ్రీమతే రామానుజాయ నమః 


శ్రీపరమహంస పరి వ్రాజకాచార్యేత్యాది 


శ్రీ ఎమ్ఫార్‌ జీయర్‌స్వామి అరుళిచ్చెయ్‌ద 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌ 


కాషాయళోభి కమనీయళబానినేళం 
దంద్యతయోట్హా'లకరం విమలోసనీతమ్‌ / 
డద్దద్ధినేశనిభ ముళ్రినదూర్హువుండం 

డూసం తనాం న్తు యతిరాజు / ద్బళో ర్భమాగై 4 


*అప్పనుక్కు చృజ్లాథి అళిత్తరుళుమ్‌ పెరునూళ్‌ ! 

*అణమికు నట్సెరుమ్వూదూర్‌ అనతరిత్త సెరుమూళ్‌ ! 
'అణుశనుయచ్చెడియదనై అడియణుత్త పెరునూళ్‌ ! 
“అరులాగ్టీనరివణ్లే” యెన్టు ఆర్ట్యార్‌ అ భ్రైక్కుమ్‌ సెరునూళ్‌ ! 
అరుళ్‌నూరి యడియిణైక్కీ గ్ర అన్బుపూణ్ణ పెరుమాళ్‌ 


'అఖ్టుకుడి క్కొరుసన్తతియామ్‌ ఆణ్ఞాళ్‌తనుక్కుమ్‌ అణ్బ్ఞరాన సెరుమూళ్‌ ! 

"అరజ్ఞర్‌మౌలిశూ గ్ర్‌కినమాలైయె చ్చూడికొడుత్తనళ్‌ తొల్లరుళాల్‌ తాశ్ర్‌నిన్టి 
రారు క శ్‌ అ 

వాజ్టుమ్‌ పెరుమాళ్‌ ! 

"అడియార్‌ నినైత్తొాడరై అరులెన్నుమ్‌ *ఒళ్‌వాళురునిట్టిక్కి లజ్లొడు వెట్టిక్కళైన్ల 

పెరునూళ్‌ 

2. ఉడైయవర్‌ వాథ్రిత్తిరునానుమ్‌ 


4. తి.వా. 1-4-6 
6. ఇరా- 16 7.? 


11 


శ్రీమతే రామానుజాయ నమః 


పరమహంస పరి(వ్రాజకాచార్యేత్వాది 
శ్రీ ఎమ్పార్‌జీయర్‌స్వామి అనుగ్రహించిన 


శ్రీ ఉదైయవర్‌ తిరునుజ్జునక్కట్టియము 
- ఆంధ్రానువాదను 


యతిరాజా! కాషాయముతో శోభించునది, అందమైన శిఖయొక్క సన్నివేశ 


మును కల్షినది, త్రిదండముతో విలసిల్లు కరమును కల్లినది, విశుద్ద యజ్ఞోపవీతమును 
కల్గినది, ఉదయించు సూర్యుని వంటిది, మిక్కిలి ప్రకాశించు ఊర్ణ్యపుండ్రములను 
కల్గినది అగు నీ రూపము నా కన్నులముందు ప్రత్యక్షమగునుగాక! 


1. 


(జగత్తుకు) తండ్రియగు వేంకటేశ్వరునకు శంఖచక్రములను అనుగ్రహించిన 
స్వామీ | 


(పుణ్యము) ధర్మమునిండిన శ్రీ పెరుమ్బూదూర్‌లో అవతరించిన స్వామీ! 


(చార్వాక, జైన, లోకాయతిక, ఆర్హత, మాయావాద, పాశుపతములను) ఆయు 
అవైదికమతము లనెడి వృక్షమును నిర్మూలించిన స్వామీ ! 

“వర్తులములైన రేఖలనుకల అందమైన తుమ్మెదా ! అనుగ్రహింపుము” అని 
నమార్ర్యార్హు సంబోధించునట్టిస్వామీ ! 

కృఫామేఘము అయిన శఠకోపుల పాదద్వంద్వమూలమునందు 'ప్రేమనిండుగా 
కలిగిన స్వామీ ! 


అస్థానే భయశంకను కల (మంగళాశాసనపరులైన) దివ్యసూరుల కులమునకు 
అద్వితీయసంతత్తిమైన గోదాదేవికిని అగ్రజులైన స్వామీ ! 


శ్రీరంగనాథుని శిరస్సునందు అలంకరించు మాలికను (ముందుగా తాను) అలంక 
రించుకొని ఇచ్చిన గోదాదేవియొక్క నిర్హేతుకకృపచే కొణత లేకుండ వర్దిల్లు స్వామీ! 
దాసుల పాపపరంపరలను కృప అను గొప్ప ఖడ్గమును గొని సమూలముగా 
ఖండించిన స్వామీ! 


12 


10. 


11. 


12. 


13. 


14. 


8. తి.నా-3-10-1 
11. సుందరబాహుస్తవం-63 
14. తిరుప్పావై -19 

16. తిరువిరుత్తమ్‌ -98 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌-ఆంధ్రానువాదము 


నమ్‌దేశికర్‌శిభాముణి పెరువూళ్‌ ! 


జయ ! నిజయీ భన |! నాయిన్దేన్‌ ! నాయిన్దేన్‌ | 


దేనరీరుడైయ తిరునడిత్తామురైకళిన్‌ భోగ్యతాతిశయత్తుక్కు ఒరు పోలియాక 
'గంభీరాంభస్సముద్భ్ఫూత సుమృష్టనాళరవికరవికసిత మూనదోర్‌ శెన్దామరై 
ప్వూవై అదినుడైయ “గర్వసర్వస్వనిర్యాపణ పూర్వకమాక త్తిరునడికళిన్‌కీ ఖ్‌ 
అముక్కి, అదిన్‌ తలైమేల్‌ వెథశ్రీయుడన్‌ వీన్‌న్సీరుక్కుమ్‌ * ఇరుప్పిన ట్లకుమ్‌. 


సంకజరజస్సుమ్‌ "“పాదారుంతుదనూమ్చుడి చేటీజనలోచనచర్చా- సహ 
సౌకుమార్యశాలినికళాన పిరాట్టినూరుమ్‌ సిడిక్క క్కూశున్చుడి ేపుప్పహాససు 
కునూరతరరాన సెరియసెరుమాళుక్కుమ్‌ “మెత్తెన్న సజ్జశయననూయ్‌, 
అత్యంతసుకునూరరాన దేనరీర్‌ తముక్కాసన మాయ్‌ క్కొణ్ఞ తొణ్డుపూణ్ణ 
పుణ్ణరీకత్తుక్కు స్వదాస్యార్హ సారస్యాదికలై “యూట్టుకైక్కు తదాస్యాంతరత్తిల్‌ 
శొరుకియిట్టు వైత్తాస్సోలే మతైత్తిట్ట్ల ఇడత్తిరువడికళుమ్‌ 


సంసరణదవదహనదందహ్యనూనస కలజగదవనభరసంతత చింతాసనూ 
క్రాంతియాలే నిధృతతయా ఫణిపతిశయన శయానరాన సెరియసెరు 
నూళుడైయ యోగనిద్రాముద్రాను- కారియాక ఇడతొడైయిన్‌మేల్‌ నళర్‌త్తి 
పకృ త్హారక్కణ్డు కష్టీనదోర్‌ కాదలు గీభార్‌క్కు ముగీగూట్టాక క్కాట్టియిట్ట 
నలత్తిరువడికళుమ్‌, 


పరబ్రహ్మభూతపరనుపురుషనిషయకసంగ కామాత్యుద్దీపకరాన “మన్నియశీర్‌ 
మూజనెన్నుమ్‌ నూణనుక్కు దేనరీరుడైయ పదసరసి జవ్యాజేన కుసుముశర 
సహితమాక అమైత్తునైత్త అవమ్బరాత్తూణి కళ్‌పోలే ఇతైత్తువైత్త కణెక్కాళ్‌కళుమ్‌. 


క్రీగ్ట్‌నోక్కి క్కిళర్‌కిన్హ శుడర్‌చ్చోదివెళ్ళ జ్లల్‌ ఆసనాభిఘాతత్తాల్‌ మణియుణ్లు 
శుభ్ధిత్తాస్సోలే ఇరణ్బరుకుమ్‌ తిరణ్లురుణ్లు నుడియుణ్ల ముఖ్రన్హాళ్‌కళుమ్‌ 


9. వేదార్థసం గ్రహం 10. రామానుజాష్టకము 
12. శ్రీగుణరత్నకోశం-42 13. శ్రీరంగరాజస్తనం-పూర్వ-88 
15. మూట్టుకైక్కు -సాఠాంతరము 
[m= 
17. తి.వా. 7-7-4 


10. 


1. 


12. 


13. 


14. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 13 


మా దేశికశిఖామణి స్వామీ! జయ! విజయీభవ! నేను నీ దాసుడను, నేను నీ 
దాసుడను. 

దేవరవారి శ్రీపాదములనెడి తామరలయొక్క భోగ్యతాతిశయమునకు (ఏదో) 
ఒక ఉపమానముగానున్నది, లోతైన నీటిలో పుట్టినది, దృఢమైన తామరతూడును 
కల్లినది, సూర్యుని కిరణములచే వికసితమైనది అగు ఒక ఎజ్జ తామర పూవును 
దాని సమస్త గర్వమును నిరసించుటతోపాటు, దానిని (మీ) శ్రీపాదములకక్రింద 
అణగదొక్కి దాని తలపై విజయపూర్వకముగా కూర్చునియున్న సన్నివేశము 
యొక్క సొంపును. 

తామరపుప్పొడికూడ తమ పాదములకు మిక్కిలి బాధాకరమగునట్టి, సథీజనుల 
చూపులనుకూడ సహింపనట్టి సౌకుమార్యమును కల్గినవారగు (లక్ష్మీ మొదలగు) 
దేవేరులు కూడ పాదసంవాహనము చేయుటకు సందేహించునట్టి పుష్పహాస 
సుకుమారుడైన శ్రీరంగనాథునకును మెత్తని పంచశయనమైన, అత్యంత 
సుకుమారు లైన దేవరవారికి ఆసనమై, సేవచేయు పుండరీకమునకు తనకు 
దాస్యముచేయుటకు అర్హమైన సరసత మొదలగువానిని త్రాగించుట కొజకు 
(నేర్పుటకొజకు) దాని ముఖమునందు ప్రవేశింపచేసినట్లు మడచి యుంచిన 
ఎడమ శ్రీపాదమును, 

సంసారమను దావాగ్నిచే మిక్కిలి దహింపబడుచున్న సకలలోకము లను రక్షించుట 
అను భారమునుగూర్చి అనవరతంగాన ఆలోచనలు చుట్టుముట్టుటచే తలకింద 
పెట్టుకొనబడినది అగుటచే పణిఫతి (ఆదిశేషుడను) శయనముపై పరుండియున్న 
శ్రీ రంగనాథుని యోగ నిద్రాము[ద్రను అనుకరించునదియై, ఎడమతొడపై విస్తరించి, 
కన్నులార దర్శించి, కాలక్షేపమును చేయు అద్వితీయమైన అభినివేశమును కలవారికి 
(భక్తులకు) పూర్ణభోజనమగునట్టు (తనను) దర్శింపచేయుచు ఉంచిన కుడి 
శ్రీపాదమును, 

పరబ్రహ్మయగు పరమపురుషుని విషయకమైన సంగము (కలయిక) నందలి 
కోజికను (భక్తిని) మిక్కిలి ఉద్దీపనముచేయువారగు గొప్ప కల్యాణ గుణములను 
కల శఠకోపులు అనబడు మన్మథునకు, దేవరవారి యొక్క పాదపద్మములనెడి 
వ్యాజముతో కుసుమ శరసహిత ములుగా అమర్చియుంచిన, అంబులపొదులవలె 
జంటగా నుంచిన పిక్కలును, 

అథోముఖముగా వృద్దిచెందుచున్న కాంతిప్రవాహములు ఆసనము యొక్క 
అభిఘాతముచే అడ్డగింపబడి, సుడిగా మాటినట్లు రెండు వైపుల చేర్చబడి నిబిడమై 
మడచియున్న మోకాళ్లును, 


14 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


18. శ్రీరంగరాజస్తనం పూర్వ- 118 
20. సుందరబాహుస్తనం - 57 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 


సోశెనలిత్త కదలీకాణ్ణకరికరభజ్లలై నెన్దు అడిసెరుత్తు, నునిశిణుత్తు నుదనుదెన్టు 
మాంసలజ్ఞలాయ్‌ విళబ్లుకిన్హ తిరుతొడైకళుమ్‌, 


శఠప్రమథనశను ధనసార్వభౌనుజై త్రయా త్రారథమ్‌సోన్ట దేవరీర్‌ తిరుమేనిక్కు 
కీష్టురుణ్డునరుమ్‌ ఇరణ్లు చక్రమణ్ణలజ్ల్ఞల్‌పోన్ట పృథునితవృబివ్చుజ్ఞళుమ్‌ 


తిరువరైయిల్‌ కడితొడజ్లి క్కణెక్కాల్‌కళ్‌ నడునళవుమ్‌ ఉళ్లుళ్ల నడిన్టికుక్కు 
అత్యన్నప్రకాశకనూయ్‌, పారుత్తముడన్‌ ధరిత్తిరున్స కనునీయ కాషాయనుమ్‌, 


ఇడవరుకిల్‌ తొడైయడియిల్‌ తొజ్నుకిన్స తలైస్పుడనే నడుక్కోత్తు నుడిత్తుడుత్త 
సర్యోత్తరోయోత్తరీయముమ్‌, 


సంధ్యారాగరంజితమాన శారదాభత్తిల్‌ తనిత్తెటున్లోర్‌ కొడిమిన్నల్‌ నిలైనిన్టు 
పడర్‌న్హాప్పోల్‌ "అరైచ్చినన్టవాడైయిన్‌మేల్‌ నెళిన్దుకొణ్డు నిగనిగెన్ట పొన్నరై 
నాణ్‌పూణ్ణ అగ్రకుమ్‌, 


భవదనుభనరసవివశరుడైయ అభినివేశపాశపరిభ్రామిత- నుతినుంధానమధ్య 
మానమాన సొందర్యదుగ్రసింధువానదు” శు న్‌గ్రోరుమ్‌ తిరైన్లెబున్లు నడుక్కు థ్రీ 
త్తిట్ట శుగ్రీపోల్‌ శున్లరనూమ్‌ ఉన్లిములరుమ్‌, 


నినయముడన్‌ నీశుకిన్ట వెట్టివేర్‌ నిశిణికళాల్‌ అత్యంత ఘునుఘుమిత శనైః 
శనైః ప్రసరన్మందగంధనహనిహరణ విశేషజ్ఞలాలే దేవరీరుడైయ దిన్య లానణ్య 
తరజ్షిణీపార్చ్వభాగజ్గళిల్‌ ఇరణ్జలైవరితై పరమ్బినాప్పోల్‌ ఇరుపక్కముమ్‌ 
తికథ్థకిన్స త్రివళికళుమ్‌, 


“నూ మేక” మెన్సదై అభినయిత్తు క్కాట్టువదుపోల్‌ నెఖ్టుక్కు నేరాక 
క్కొళ్టుమ్‌ శాయ్‌త్తు అజ్జులిత్త తిరుక్కైకళుమ్‌, 


తజ్జనలైమేల్‌ తజ్గిత్తొజ్లుకిన్స శజ్షిలికళోడిణక్కమునీ[ కణెక్సై కళుమ్‌, 


19. అనులనాదిపిరాన్‌- 2 
21. గీతా - 18-66 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 15 


అతిశయమును కల్గియున్న (గొప్ప) అరటిబోదెలను , ఏనుగు తొండము లను 
(అందములో) జయించి, మొదట పృథులములై, చివరగా సన్ననివై, మదమదమని 
మాంసలములై (లావుగా) వెలుగొందుచున్న ఊరువులును, 


శఠకోపులనెడి మునిసార్వభౌముల జ్యైత్రయాత్రారథమువంటి దేవరవారి 
దివ్యదేహమునకు (క్రింద పరిభ్రమించుచు వచ్చు రెండు గుండ్రని చక్రములవలె 
నున్నవి అగు రెండు పృథు నితంబ బింబములును (పెద్ద గుండ్రని పిరుదులును), 


మధ్యభాగములో కటిప్రదేశముమొదలు ముంగాళ్లమధ్యవరకు లోపలగల దివ్యదేహ 
సౌందర్యమునకు (పరభాగశోభతో) అత్యంతము ్రకాశకమై, తగినవిధముగా 
దాల్చియున్న అందమైన కాషాయమును, 


ఎడమవైపులో ఊరువుల మూలమున ట్రేలాడుచున్న అంచుతో మధ్యలో మడచి 
ధరించిన గొప్పదైన ఉత్తరీయమును, 


సంధ్యారాగరంజితమైన శరత్కాలమేఘములో ప్రత్యేకముగా ఉద్భవించిన ఒకానొక 
మెజపుతీగ స్థిరముగానుండి, విస్తరించినట్టు, నడుమున గల ఎజ్జని కాషాయముపై 
స్థిరముగా చుట్టబడి, నిగనిగమని (ప్రకాశించు బంగారుమొలనూలును దాల్ఫిన 
అందమును, 


దేవరవారి అనుభవరసముచే వివశులైనవారియొక్క అభినివేశము అను పాశముచే 
పరిభ్రమింపచేయబడిన (వారి) బుద్ది అనెడికవ్వముచే చిలుకబడుచున్న (మీ) 
సౌందర్యమను పాలసముద్రము క్షుభితమై, తీరములందు ఎగసిన కెజటములను 
కల్షినదైై నడుమనగల గోయిలో ఏర్పడిన సుడివలెనున్న అందమైన నాభీపద్మ 
మును, 


వినయముగా వీచుచున్న వెట్టివేళ్ల విసనకజ్ఞలతో మిక్కిలి ఘుమఘుమలాడుచు, 
మెల్లగా ప్రసరించుచున్న, మందమారుతము యొక్క విహరణవిశేషములచే 
దేవరవారి దివ్యలావణ్యమను నదియొక్క తీరములలో రెండు కెజటముల వరుస 
విస్తరించినట్టున్న, రెండు ప్రక్కలలో (ప్రకాశించు త్రివళులును (మూడు 
మడుపులును), 


“మా మేకమ్‌” అను (భగవానుని) సూక్తిని అభినయించి చూపునదివలె నున్న 
హృదయమునకు నేరుగా కొంచెము వంచి, అంజలి చేసిన శ్రీహస్తములును, 


బంగారు కంకణములపై నిలచి వ్రేలాడుచున్న గొలుసులతో సంబంధమును 
కల (గొలుసులను తాకుచున్న) మోచేతులును, 


16 


24. 


25. 


26. 


27. 


28. 


29, 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌-ఆంధ్రానువాదము 


అభిననతరదరనికస్వరసరసిజనరముకు ళతళత్తలాయమాన నిజాజ్జలీశిఖాం 
గులీశోభైయె నిజహృదయజలజదతైకరసికహార్హ జనార్లునుక్కు అననమిత్తుక్కాట్టు 
కైయాల్‌ ముణుక్కియిట్ట మునొకచమ్‌, 


అఘటితఘటనాసమర్థచతుర్భు జభుజదుర్భ రవిభూతిద్వయ భరభరణార్థమాక 
క్కనకమయగిరివరజ్లలిరణ్ణా వెళిరణ క్క్టీత్తు ప్పుకర్కె క్కడైన్లు తూణాక్కి 
నుడుత్తాస్సోల్‌ ఇరణ్జిడత్తిలుమ్‌ తిరణ్డురుణ్లు, నీణ్లు, దృఢతరజ్ఞళునూయ్‌, 

మావి ఉట వి య య యి క 
శిరీషకుసును- సాకునూర్యమ్‌ తిరణ్బు వడివుకొణ్తాప్పోల్‌ అత్యంతమృదు- 
లజ్ఞళునూయ్‌, "సాక్షాత్‌ భుజగపతి భోగాత్మకత్వ ప్రత్యాయ- కజ్జళునూయ్‌ 
విళబ్లుకిన్స బాహుదణ్ణజ్గళుమ్‌, 


హృదయాంతర్నిహితబహ్మపురగోపనార్హ మిట్ట హాటకమయ కనాటపుటమ్‌ 
పోల్‌ పళపలెన్టు అకన్దు గాఢవ్యూఢమాయ్‌, నయఃపరిమాణ సూచనార్దనవూక 
క్కొళ్టుమ్‌ తళర్‌న్టదుపోల్‌ విళజ్ఞుకిన్ట విశాలనక్షఃస్టలముమ్‌, 


అగ్రికుశెణ్చాడు కిట అన్మూర్చినట్టకిల్‌ ఆగ్రుజాల్‌పట్టు నుయజ్లీ విజ్రుకిన్ట 
నునోనయనయుగలళజ్లల్‌ మూన్దుక్కుమ్‌ కైప్పిడికొడుత్తు ఆన గ్‌ఖై తోళ్ళకిల్‌ 
తునక్కుకైక్కు త్తొజనిట్ట అనలంబనూత్ర- త్రయమ్‌పసోన సొదానునీ 
సవర్లసౌవర్ల యజ్ఞసూత్రముమ్‌, 


సేశ్వరనిభూతిద్వయత్తుక్కుమ్‌ నిబ్రిల్‌కొడుత్తు వళర్‌న్లు, విశాలజ్ఞళు మూయ్‌, 
గిరివరశిఖరసుఖ ప్రతిష్టితసింహస్కంధసంధిబంధసంస్థాన బద్దస్సర్దజ్ఞళుమాయ్‌, 
శరిన్గుయర్‌న్దు విళజ్లుకిన్స తిరుత్తోళ్‌కళుమ్‌, 


కంఠరుద్ధ ప్రణవాక్షరబ్గళ్‌ కట్టుత్తుల్లే నెరుక్కుణ్లు, విమ్మి ప్పుణమ్‌ పొశిన్హాప్పోల్‌ 
రేఖాత్రయవిభక్తాంగమాయ్‌, *ోక్రముకతరుణ- (గ్రీవాకమ్సు ప్రతిమమాయ్‌ 
విళజ్లుకిన్ల తిరుక్కట్రుత్తిన ప్రికుమ్‌, 


22. రామానుజాష్టపది 


23. 


శ్రీరంగరాజస్తవే పూర్వ-1-4 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 17 


మిక్కిలి నూతనములైన, కొంచెము వికసించిన అందముగా (ప్రకాశించు 
గొప్పపద్మముల యొక్క మొగ్గలవలె తళతళమని ప్రకాశించు తమ అంజలి 
అ(గ్రభాగములలోని వేళ్ల శోభను, తమ హృదయపద్మముల దళములలో 
(నుండుటలో)నే రసికుడైన హార్హజనార్హనునకు వంచి చూపుటకై కొంచెము మడచి 
యుంచిన ముంజేతులును, 


అఘటితఘటనాసమర్జుడైన చతుర్భుజుడగు స్వామి భుజములకు కూడ దుర్భర 
మైన రెండు విభూతుల నిర్వహణ భారమును భరించుటలో సహాయముగా 
కనకమయము లైన పర్వతములు రెండిటిలోని అసారభాగమును తొలగించి, 
మెజయునట్లు చేసి, ముద్దచేసి స్తంభముగా మార్చి, మలచినట్టు రెండు వైపుల 
చేర్చబడినవై, గుండ్రముగానున్నవై, దీర్భములై, దృఢతరములై, శిరీషకుసుమము 
యొక్క సౌకుమార్యము అంతయు ఒకటిగాచేరి మూర్తీభవించినట్టు మిక్కిలి 
మృదులములై, సాక్షాత్తు ఆదిశేషుని శరీరముయొక్క రూపమును సూచించు 
నవియె వెలుగుచున్న బాహుదండములును, 


(తమ) హృదయములోపల నిహితమైన బ్రహ్మపురమును మూయుట కొణుకు 
నిర్మించిన బంగారుమయమైన కవాటద్వయమువలె పళపళమని (ప్రకాశించుచు, 
విశాలమై, బలిష్టమై, వయః పరిపాకమునకు గుర్తుగా కొంచెము కృశించి నట్టుండి 
వెలుగొందుచున్న విశాలవక్షఃస్థలమును, 


సౌందర్యము వ్యక్తమగుచున్న ఆవక్షుస్థలముయొక్క సొబగులో అవగాహించి, 
మోహమునొందిన మనస్సు, నేత్రములు రెండు- అను ఈ మూడింటి కిని 
హస్తావలంబనము నిచ్చి, వానిని బాహు సౌందర్యమున ఆసక్తములగునట్టు 
చేయుటకొణకు జారవిడువబడిన అవలంబన సూత్ర తయమువంటి, మెజపుతో 
సమానమైన బంగారు యజ్ఞోపవీతమును, 


భగవానునితోకూడిన ఉభయవిభూతులకును నీడనిచ్చి వృద్దిచెంది, విశాలములై, 
గొప్పపర్వతమునందు సుఖముగా స్థిరముగానున్న సింహము యొక్క స్కంధముల 
సంధిబంధముల ఆకారముతో స్పర్థించునవియె, (కొంచెము వెనుకకు) వంగి 
ఉన్నతములై (ప్రకాశించు బాహువులును, 


కంఠములో అడ్డగింపబడిన ప్రణవాక్షరములు గొంతులోపలే అదుమబడి, ఉబికి, 
బయటకు వెలువడినట్టు మూడురేఖలచే విభక్తములైన భాగములను కల్లినదై, 
క్రముకము(పోక)ల లేలేతతలతో, శంఖములతోపోలినదై వెలుగుచున్న కంఠము 
యొక్క సొబగును, 


18 


30. 


31. 


32 


33. 


34. 


35. 


24. 
26. 
29. 


సెరియాఫ్ట్యార్‌తిరు -1-4-3 
పెరియతిరుమొ ఖీ -1-1-4 
శ్రీరంగరాజస్తనం- పూర్వ-69 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌-ఆంధ్రానువాదము 


శశ గ్రిగ్రుమొలినట్టమ్‌ శూశ్ర్‌న్లశోది సరస్టదెన్గిఖపడియే శారదశర్వరీ పర్వా గ్ర 
సమయసమేధితసకలకలాపూర్ణసర్వాహ్లాదకరమాన, మణుక్క్టుత్తిన చంద్ర 
నుండలత్తైెయుమ్‌, అప్పోదలర్‌న్ష శెన్గామరైప్పూవైయుమ్‌ సహజకాంతిశైత్య 
మార్దనసౌరభ్యాదికళాల్‌ అధఃకరిత్తు, కిట్టినారై బమైయలేన్ల్‌గ్రముయక్కుమ్‌ 
మూయమన్దిరమాయ్‌ విళజ్ఞుకిన స్మయనూన ముఖారవిందముమ్‌, 


పన్సిన్సవానిల్లా నెళ్టు సిణిప్పుణ్లుమ్‌ పడుక్కణ్ణిక్కయి యి చ్చురుళ్‌కళ్‌పోల్‌ 
శురుణ్డురుణ్డు, నీల్లు, నునోహరజ్లళునూయ్‌్‌, మున్‌ శిలనాళ్‌ శాత్తిక్కలైన్ల 
ఘనకనకముకరకుండలద్వయతై త్తళర్‌న్దు నళర్‌న్దు నడునిట్ట నడిన్మ్రకాల్‌ 
కోళ్‌శొల్లిత్తరక్కడవదు-కళునూయ్‌, నూర్దవాతిశయత్తాల్‌ మెల్ల అశైన్ల్హాడు 
వదుపోల్‌ తోళళవుమ్‌ తళతళెన్దు తొబ్లుకిన్స తిరుచ్చెవికళుమ్‌, 


ఇతైన్దు కనిస్ట (ద్రాక్షాద్యయమ్‌పోల్‌, నడుప్పదిన్లు, నకుప్పుణ్లు, తిరణ్ణాక్రుస్ట 
చుబుకవికాసముమ్‌, 


స్వాంతఃస్వాంతన్నిరంతరచింత్యనూనానంతశయానంతచిరంతనో దంత 
సంతానసాక్షాత్కారహఠాత్కారసముదంచితరోనూంచ నిశేషజ్ఞలాలే సరమ 
పురుషసంశ్లేషహరాతిరేకసూచకజ్లళుమాయ్‌, అవ్యక్తాంకురశ్మశు సమూ 
హతయా” “యత్రర్షయః ప్రథమజాః యే పురాణాః” ఎన్లిణ నిత్యయువత్వత్తె 
కోళ్‌శొల్లిత్తరక్కడనదుకళుమూయ్‌, ప్పుకర్‌పడైత్తు స్పెరుత్తు నిళజ్లుకిన తాలు 
మూలజ్గళుమ్‌. 


సకలనిబుధసదాస్వాద్యమాన దేనరీరుడైయ నదనసుధానిధి ముండలాంత 
రాళత్తిల్‌ తిరట్టియిట్ట అనృుతరససారణ్ఞళ్‌పోల్‌ అత్యంత భోగ్యజ్లళునూయ్‌, 
చ్చినన్దు కనిన కోవైప్పఖైత్తైయుమ్‌ కడైన్లు, తుణ్బిట్ట సనళక్కొడియైెయుమ్‌ 
ోహసిత్తు చ్చిిప్పదుపోల్‌ మంద్ముత మనోహరజబ్గళుమాయ్‌, అతిరు చిరభావగర్భ 
మాన దొరువార్‌తై శొల్లత్తొడజ్లి త్తుడిప్పదుపోల్‌ విళబ్లుకిన్స తిరుప్పవళబ్లళుమ్‌, 


పఆలభిముతజనదర్శనానందవేగత్తాల్‌ అర్భానతారసమాధియైక్కడన్లు నిమ్మి, 
వెళివిఖకిన్స అన్యక్తమధురనుందహాసనికాసముమ్‌ో, 


25. నాచ్చియార్‌ తిరు-2-4 
27. అచ్చి ద్రం 28. పరిహసిత్తు - సాఠాంతరము 
30. విలాసముమ్‌ - సాఠాంతరము 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 19 


చుట్టును జ్యోతిర్వలయముచే విస్తరించినది అన్నట్లు శరత్కాలరాత్రులలో 
పున్నమినాడు ప్రారంభ సమయమున ఉదయించిన, సకలకళాపూర్ణమైన, 
సర్వాహ్లాోదకరమైన, మచ్చను తొలగించిన చం(ద్రమండలమును, అపుడే వికసించిన 
అందమైన ఎజ్జతామరను తన సహజమైన కాంతి, చల్లదనము, మార్దవము, 
సౌగంధ్యము మొదలగు గుణములచే జయించి, తనను సమీపించిన వారిని 
పిచ్చి పట్టించి, మోహింపచేయు మాయమన్దిరమై వెలుగొందు చిణునవ్వు 
నవ్వుచున్న ముఖారవిందమును, 


స్థిరముగా నిలువని (చంచలమైన) మనస్సును బంధించు బలమైన ముడులను 
కల దారముల చుట్టలవలె గుం(డ్రనివైయుండి, దీర్భములై, మనోహర ములై, 
పూర్వముకొన్ని దినములపాటు ధరించి విడచిన గొప్ప కనక మకరకుండల 
ద్వయమును కృశించి కొంచెము జారియుండి ఫలించిన తమ అందముతో 
పూర్వము వానిని ధరించియుండుటను గుర్తులతో నిరూపించునవియి, మార్హవాతి 
శయముచే మెల్ల మెల్లగా కదలాడునట్టున్న, బాహువులవరకు తళతళమనుచు 
(వ్రేలాడుచున్న కర్లములును, 


పరస్పరసదృశమై, పండిన ద్రాక్షద్వయమువలెనుండి, నడుమలో అదుమబడి, 
విభక్తమై, గాఢమై, కొంచెము ఎత్తుగానున్న చుబుకముయొక్క శోఖయు, 


తమ మనస్సులో నిరంతరము అనుసంధింపబడుచున్న అనంతశయనుడగు 
అనంతుని ప్రాచీనగాథల పరంపరలయొక్క సాక్షాత్కారముచే హఠాత్తుగా కల్గిన 
రోమాంచవిశేషములచే పరమపురుషుని సంశ్లేషమువలన జనించిన హర్షాతిరేకము 
నకు సూచకములై, అస్పష్టముగా అంకురించిన శ్మశ్రుసమూహముచే “య త్రర్షయః 
ప్రథమజాః యే పురాణా” అనెడి నిత్యయౌవనమును సూచింపగల్షిననై, 
వికాసమునుపొంది, విస్తరించి వెలుగుచున్న తాలుమూలములును. 


సకలవిబుధులచే (దేవతలచే, పండితులచే) ఎల్లప్పుడు ఆస్వాదింప బడుచున్నదగు 
దేవరవారి వదనమను సుధానిధి ( చంద్ర) మండలములోపలభాగమున చేర్చి 
యుంచిన అమృతరససారములవలె మిక్కిలి భోగ్యములై, ఎజ్జని, పండిన 
దొండపండునుకూడ మించినవై, తుంచిన పగడపుతీగను సైతము పరిహసించి, 
నవ్వునట్టున్నవై మందస్మితముతో మనోహరములై, మిక్కిలి రుచిరములైన 
భావములతో కూడిన ఒక వార్తను చెప్పదొడగి, (అట్టుచెప్పలేక), తడబడునట్టు 
వెలుగొందుచున్న 'పెదవులును, 

అభిమతజన (భక్తజన) దర్శనమువలన కల్షిన ఆనందాతిశయముచే అర్బావతార 
సమాధిని దాటి, ఉబికి బయల్వెడలుచున్న అవ్యక్తమగు మధురమైన మందహాసము 
యొక్క వికాసమును, 


20 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


31. రామానుజాష్టపది 
33. తి.వా. 5-5-6 

35. అమలనాదిపిరాన్‌-8 
37. సుందరబాహుస్తనం -41 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జునక్కట్టియమ్‌ -ఆం ధ్రానువాదము 


సృటికమ య గండశైలకృ తజ్ఞలాన ఇరణ్టు “ముకురమణ్ఞలబ్షతై మాశబిక్కడైన్లు, 
తూలళిట్టు, త్తులక్కి, తుడైత్తువైత్తాస్సోల్‌ తళతళన్హ దిన్యకపోలజ్ఞలళుమ్‌, 
తొజ్లుకిన్స శెబ్బకప్పూప్పోలే నునినులర్‌న్దయర్‌న్దు, అడికుణుకి నీణ్డు, 
నళికాయుధమ్‌పోల్‌ రంధ్రద్వయశోభితనూయ్‌, *నూట్టుయర్‌ కజ్పకత్తిన్‌ 
వల్లియో? క్యొబన్లో? ఎను నిత్యసందేహజనకనూయ్‌ నిళజ్ఞుకిన కోలనీళ్‌ 
*క్టాడి మూక్కిన బ్రకుమ్‌, 


*ఎప్పాలువ్‌ పరన్దుళ్ల సకలజనజ్గళుక్కువ్‌ తజ్లలైయే నోక్కినాప్పోల్‌ 
అత్యంతరజ్ఞకజ్ణళుమాయ్‌ "ప్పుడై పరన్దు, మిలిర్‌న్లు, ఇలజ్లొలిశేర్‌ అరనిన్లమ్‌ 
పోల్‌ నీణ్డు, నిశాలజ్ఞళునూయ్‌, *శట్రైయిడుమ్‌ ఇరణ్లు కెణ్ణెకల్‌ పోన్ట 
నెథిగీయ లికాల్‌ నిళజ్లుకిన్స తణ్చామరైక్కణ్‌ గళుమ్‌, 


గుణారోపణమ్‌కొణ్డు వలైన్లు నిన శార్‌జ్లవిల్లై నిజనూన వడిన ల్రికాల్‌ వెన్టుకొణు 
వలైన్టునిన తిరుప్సురువవట్టజ్ల్ఞళుమ్‌, 

*శారదాష్టమ్యోషధీశనుడైయ అతినిర్మలనుండలాంతరాళత్తిల్‌ ఊగి 
నూజా మల్‌ శురన్గు, పెరుకినరుకిన్ట *ఇరణ్డుఅన్ను తధారైకళ్‌ తదుపాంతని 
నిర్మిత దిన్యాలవాలకుల్యాకూలబంధ నిశేషజ్ఞ లాలే సరస్సరమెదిర్‌కొణ్లు, 
మటీయుణ్లు, కూడిక్కుణుకి, గంభీరనూయ్‌ న ఖ్రైన్లి థిన్దు వళర్‌న్లు సడర్‌స్టదోర్‌ 
కజ్పక క్కొడియిన్‌ అడియిల్‌ ఏటి పృాయ్‌న్లు, నిజైన్లు తేజ్షినిన్హాప్పోల్‌ 
తిరునెథ్‌గీయిన్‌ నడువిల్‌ వడువిట్టు పడిన్దుకొణ్డు, అవిచ్చిన్నరేఖముమాయ్‌, 
('భ్రూపక్ష్మ యుగళాంతరాళస్ణిత కోణద్వయ శోభితముమాయ్‌, విచ్చిన్న 
మూలము నూయ్‌, *కోలనీళ్‌కొడినూక్కినడిలై. నిళాక్కొలైక్కొణ్లు 
విళజ్లుకిన్స రానాను జాఖ్యదివ్యపీఠసంయుతనూన దివ్యోర్ష్యపుం డ్రవిశేషముమ్‌, 
అదినిడైయిల్‌ అమృతోద్భవైయాన సకలవిభూతిపట్టాభిషేకసామ్రాజ్య లక్ష్మి 
యినుడైయ స్వేచ్చావిహారవిక్షిపప దకముల లాక్షారసధారారేఖైపోల్‌ చ్చివన్సు, 
పడిన్లు విళబ్లుకిన్హ రక్తనర్ల శ్రీ చూర్లరేఖైయుమ్‌, 


32. తి.వా. 7-7-2 

34. ఎప్పోదుమ్‌ - సాఠాంతరము 
36. శ్రీరంగరాజస్తనం పూర్వ - 09 
38. రానూనుజాష్టపది 


39. తి. వా. 5-5-6 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 21 


స్పటికమయములైన శిలాఖండములచే చేయబడిన రెండు ముకుర (అద్దము) 
మండలములను కళంకము లేనట్లు శోధించి, చూర్లముతో తోమి, శుభ్రపరచి, 
తుడచినట్టు తళతళమని (ప్రకాశించు దివ్యకపోలములును, 


కిందకు వేలాడు చంపకకుసుమమువలె అ(గ్రమున వికసించి, ఉన్నతమై, మూలమున 
సన్ననిదై, బుజువై, నళికాయుధమువలె రంధ్రద్వయ శోభితమై, కల్పవృక్షముయొక్క 
లతయా? చిగురా? అనెడి నిత్యసందేహమును కల్గించు నదియై, వెలుగుచున్న, 
అందమైన, దీర్భమైన లతవంటి నాసికయొక్క సౌందర్యమును, 


అంతట సమూహములుగా నిండియున్న సకలజనములకును తమనే కటాక్షించు 
నట్టు తోచుచు, అత్యంతము సంతోషజనకములై, విస్తరించి, మెజుసి, ప్రకాశించు 
కాంతిని కల అరవిందమువలె దీర్భములై, విశాలములై, పరస్పరము స్పర్దించు 
రెండు సొజచేపలవలెనున్న, అందముచే వెలుగొందుచున్న చల్లని తామర 
నేత్రములును, 


అల్లెతాడు ఎక్కు పెట్టబడిన, విస్తరించియున్న శార్‌జ్ఞమను వింటిని తమ రూప 
సౌందర్యముతో జయించి, వంగియున్న అందమైన కనుబొమలును. 


శరత్కాలములోని అష్టమీతిథియందలి చంద్రునియొక్క అతి నిర్మలమైన 
మండలములోపల ఊట మాజకుండ ఎల్లప్పుడు బహిగ్గతమై ప్రవహించు రెండు 
అమృత ధారలు తమ సమీపమున నిర్మింపబడిన దివ్యములైన పాదులలోని 
కాలువల అంచులలోగల బంధవిశేషములచే విడివడి, పరస్పరము అభిముఖములై 
(ప్రవహించి, దగ్గణకు చేరి కలసి, సాంద్రములై నిలచి, వృద్ధిచెంది, విస్తరించిన 
ఒక కల్పకలత యొక్క మూలమును చేరి, ప్రవహించి, పూర్ణమై తేటపడియున్నట్టు 
నుదుటిమధ్యలో రూపునొందియుండి, అవిచ్చిన్నరేఖమై, కనుబొమలు, కంటి 
రెప్పలు అను రెండిటియొక్క మధ్యలోగల కోణద్వయముచే శోభిల్టునవియె, 
విచ్చిన్నమూలమునై, అందమైన లతవంటి నాసికయొక్క మూలమును పూర్ణముగా 
ఆవరించి వెలుగుచున్న, రామానుజమను దివ్యపీఠముతో కూడిన దివ్యోర్షపుం[డ్ర 
విశేషమును, 


దానిమధ్యలో అమృతమునుండి ఉద్భవించిన, సకలవిభూతిపట్టాభిషేక సామ్రాజ్య 
లక్ష్మియొక్క స్వేచ్చావిహారములందు మోపబడిన పద కమలములందలి 
లత్తుకరసముయొక్క ధారల రేఖవలె ఎజ్జగా ముద్రితమై, వెలుగుచున్న రక్తవర్లమైన 
శ్రీచూర్లరేఖయును, 


22 


42. 
43. 
44, 
45. 


46. 


47. 


48. 


త్తం 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 


40. 
స్‌ అఖిలజగజ్జీనన -పాఠలాంతరను 


4 


న్‌ 


44. 


శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌-ఆంధ్రానువాదము 


“ినులర్‌న్దుయర్‌న్ల తిరుముడియుమ్‌, 

వళర్‌న్లు మడిన్దు వ్యక్తావ్యక్తమాయ్‌ విళజ్లుకిన్స తిరుక్కుప్రు లొట్రుజ్లుమ్‌, 
శున్‌గిచ్చు ఖత్తి క్కులైత్తిట్టు ముడిత్తు త్తొబ్లవిట్ట శిభాబంధముమ్‌, 
పిన్నెడుత్త పిడరియట్టుకుమ్‌, 

తిరువనన్హాక్ట్యాన్‌ సిన్‌పడమ్‌పోలే నడుప్పదిత్తు పరన్దు నెటిత్తిట్ట తిరుముదు 
కుమ్‌, 


నలనరుకిల్‌ కైమేలుమ్‌, మార్చిలునూయ్‌ మున్నాట్టి త్తాజ్లియిట్ట త్రిదండాగ్ర 
ముమ్‌, 


శీరియదోర్‌ నిధిపోల్‌ తిరుమున్నే నోక్కి వైత్తిట్టువైత్త తిరునడినిలైకళుమాయ్‌ 


== లుడు=ం 


ఇప్పోదు దేనరీర్‌ తిరునుజ్జనమ్‌ కొణ్బరుళ ఎట్టున్షరుళి యిరుక్కునుల్టకు 
ఈదేనుమ్‌ శిన్దైమరులో ? 


జగన్న్మోహనమంత్రప్రభానమో ? 
సకలరసగులికావిశేషమో ? 
సర్వభోగచింతామణి ప్రకాశమో ? 
“అభిలజగత్‌సుకృ తనిపాకమో ? 
అభిలఫలకల్పలతా ప్రసవమో ? 
సమస్త సంపత్‌ సామ్రాజ్యవేషమో ? 
“సర్వమంగళసంతాన ప్రసనమో ? 
“సకలజగజ్జీనన మూలమో ? 
సర్వానందకందావతారమో ? 
సకలకలారహస్యసర్వస్వమ్మో ? 
సర్వేశ్వరాపద్ధనమో ? 


ఉయర్‌న్లు నులర్‌న్ల - పాఠాంతరము. 41. అఖిలజనసుక్పత - సాఠాంతరము 


43. అతులానంద-పాఠాంతరము 
కొణ్బరుళకనే -పాఠాంతరను 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


శ్రీఉడైయవర్‌ తిరుముజ్జనక్కట్టియమ్‌ -ఆంధ్రానువాదము 23 


వికసించిన (విశాలమైన), ఉన్నతమైన శిరస్సును, 

పెరిగి, ముడువబడినవై, అస్సుటముగా ప్రకాశించుచున్న కేశపాశముయొక్క తీరు, 
గుండ్రముగా చుట్టి ముడివైచి, వ్రేలాడదీసిన శిఖాబంధమును, 

(కొద్దిగ) వెనుకకు వంగిన కంఠము వెనుక భాగము యొక్క అందమును, 
అదిశేషుని పడగ వెనుకభాగమువలె మధ్యలో విస్తరించి, వర్తులమైన నడుమును, 


కుడివైపున హస్తమునకుపైన, వక్షఃస్థలమున నిలుపబడి, యజ్ఞోపవీతమును 
తాకునట్టుంచిన (త్రిదండా[గ్రమును 


గొప్ప అద్వితీయమైన నిధివలె ముందుంచబడిన శ్రీపాదుకలును - అను 
ఈరీతిలో ఇపుడు దేవరవారు అభిషేమును స్వీకరింప గోరి వేంచేసియున్న ఈ 
సన్నివేశముయొక్క ఈ సొబగు ఏదైన చిత్తభ్రమయా ? 


జగన్మోహనమం(త్రమ యొక్క (ప్రభావమా ? 
సకలరసములను కల గొప్ప గుళికయా? 

సర్వభోగములను ఇచ్చు చింతామణి యొక్క (ప్రకాశమా ? 
అభఖిలజగత్తు చేసికొన్న పుణ్యముయొక్క పుణ్యఫలమా ? 
అఖభిలఫలముల నిచ్చు కల్పలతయొక్క (ప్రసవమా? (చిగురా?) 
సమస్త సంపత్‌ సామ్రాజ్యము యొక్క రూపమా? 
సర్వమంగళముల సమూహము యొక్క సంతానప్రసవమా ? 
సకలజగత్తుల జీవనమునకు మూలమా ? 

సర్వానందముల మూలముయొక్క అవతారమా ? 

సకల కళల రహస్యములయొక్క సర్వస్వమా ? 


సర్వేశ్వరుని ఆపద్దనమా ? 


24 శ్రీఉడైయవర్‌ తిరుమజ్జనక్కట్టియమ్‌-ఆంధ్రానువాదము 


60. ఇవైయెల్లామ్‌ తిరల్లెలున్లు కొణ్జదోర్‌ వడినో ? 
61. ఇదువుమన్టి, అప్రమేయతేజస్సో ? 
నాజ్లల్‌ ఏదొన్హణీయా, ఇన్వట్టుకుడన్‌ దేవరీర్‌ ఊథిదోణుమ్‌ ఊథ్జిదోరుమ్‌ 
వాభ్ధన్లిడుక ! వాభ్ధన్లిడుకవే ! 
యతిసార్వభౌమనే ! తిరునుజ్జనమ్‌ *కణ్ణరుళకనే ! 
జయ ! విజయీభన |! 


0 
0 


60. ఇవి అన్నియును కలసి మూర్తీభవించిన ఒక అద్వితీయమైన రూపమా ? 
61. ఇవి ఏమియు కాక ఒక అప్రమేయమైన తేజస్సా ? 
మేము ఇతమిత్డముగా దేనిని తెలియలేము. ఈ అందముతో 
దేవరవారు కల్పముల తరబడి, కల్పముల తరబడి వర్దిల్లుడు ! వర్దిల్లుడు ! 
tg: C3 (లా C3 
యతిసార్వభౌమా ! తిరుమజ్జునమును స్వీకరింపుడు | 
జయ ! విజయీభవ !! 


సంకేత సూచి 
తి.వా. - తిరువాయ్‌మొఖ్ణి ఇ.రా - ఇరామానుశనూ థ్‌ఖున్లాది 


ఉప. ర - ఉపదేశరత్నమాలై 
“ఫ్ర. “HD “12 అను అక్షరములను ౪ గా, 'ట్రి గా, 'జి'గా చదువుకొనవచ్చును. 


